మహాసంకల్పః 


అన్యశ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణన్య 
అచింత్యాఒపరిమిత శక్యా భియమాణస్య మహా జలౌఘస్యమధ్యే, పరిభ్రమ 
మాణానా మనేక కోటి బ్రహ్మాండానామేక తమే, వ్యక్తావ్యక్త మహదహంకార 
పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరశై రావృతేస్మిన్‌ మహతి బ్రహ్మాండ 
ఖండయోర్మధ్యే, సకలాధిష్టాత్రాది వరాహదంపప్ర్రాంకుర మృణాళస్య జగన్మూల 
శక్తి కూర్మానం తాద్యైరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత 
సార్వభౌమ సుప్రతీకా ఖ్యాష్ట దిగ్గజోపరి ప్రతిష్టితస్య, అతల వితల సుతల తలాత్రల 
రసాతల మహాతల పాతాళాఖ్య సప్తపాతాళానాముపరి తలే, భూలోక, భువర్లోక, 
సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకానా మధోభాగే, చక్రవాళశైల 
మహావయవ మధ్యేవర్తిన్యాం మహానాళాయ మాన ఫణిరాజ శేషస్య సహస్ర 
ఫణాఫణి మండల మండితే, ఇంద్రాగ్ని యమ నిర్‌బుతి వరుణవాయుకుబే 
రేశానాష్ట దిక్పాలక పాలితే, వలయాకార లవణేక్షు సురా సర్పిర్దధిక్షీర 
జలార్హవైర్విరాజితేస్మిన్‌, జంబూస్లక్ష శాల్మలి కుశ క్రాంచశాక పుష్మరాఖ్య సప్తభిర్థ్వీపై 
ర్ధిపితే, మహాసరోరుహాకార పంచశత్కోటి విస్తీర్ణ భూమండలమధ్యే మేరోర్టక్షిణ 
పారే, మలయాదుత్తరే, కర్మభూమౌ, భారత కింపురు షలావృత కురు 
భద్రాశ్శకరమణక మందహాస జిహ్వదాఖ్య ఇతి నవఖండమండితే, ప్రత్యేకం 
నవ సహస్ర యోజన విస్తృతేే దండక చంపక వింధ్యమిశ నైమిశ కదరిక 
బదరిక నహుష గుహ దేవదారు కారణ్యాది ఏకాదశారణ్యాయుతే, అంగ వంగ 
కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ 
90 


Scanned by CamScanner 


DP TP PE PO ee Cr 


sai శోళ పొంచాల గౌళ మళయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట 
Me ప్రాండ్యపుళిందాంధ్ర కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక 
బర్బర కేకయ కోసల కుంతల టెంకణ కొంకణ, మగధ మద్రఘార్దర యవన 
జాలాంధక సాల్వచేది సింధువత్యాద్యనేక దేశ భాషా భూమి పాల విచిత్రితే ; 
సామ్యవంతి గంగా గోదావరీ భీమరథీ తుంగభద్రా కృష్ణవేణీ కావేరీ చంద్రభాగా 
సంపాయనా సరస్వతీ నర్మదా కుముద్వతీ రేణుకా వంజులాది మహానదీ విలసితే 
అయోధ్యా మధురా మాయా కాశీ రామేశ్వరాది మహా ముక్తి స్థలయుతే. శ్రీశైలస్య 
వాయవ్య (ఐశాన్య) ప్రదేశే దేవ తిర్యజ్మనుష్య సకల జగత్ర్సష్టుః పరార్ధ దై పజీవినో 
బ్రహ్మణః ప్రథమ పరార్ధే పంచాశదతీతే, ద్వితీయ పరార్ధే, పంచాశద్దివ్య వర్నాళ్మకే, 
ప్రథమ మాసే ప్రథమ పక్షే అహని ద్వితీయ యామే తృతీయముహూర్తే త్రయోదశ 
ఘటికాయాం ద్విచత్వారింశ ద్విఘటికాసు గతాసు, పార్ధివకల్ప, అనంతకల్ప 
కూర్మ కల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రి 
కల్పానాం మధ్యేశ్వేత వరాహకల్పే, స్వాయంభువ, స్వారోచిషోత్తమ తామస 
రైవత చాక్షుష వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మరుద్ర దక్షరౌచ్య భౌచ్య చతుర్దశ 
మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే ఇదానీం 
అష్టావింశన్మహాయుగే యుధిష్టిర విక్రమార్క శాలివాహన విజయాభినందన 
నాగార్జున షటృకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే, అష్టావింశతి సహస్రాన్విత 
సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే, షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దేతేతాయుగే 
యాతే, చతుష్షష్టి 'సహగస్రాన్విత అష్ట లక్షాబ్బే ద్వాపర యుగే యాతే, 
ద్వాత్రింశత్సహగస్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారత 
వర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య (ఈశాన్య) ప్రదేశే 
కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే కల్యాణమంటపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర 
గురు చరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన తారణ 
నామసంవత్సరే ఉత్తరాయణే శిశిర బుతౌ మాఘమాసే శుక్లపక్షే త్రయోదశ్యాం 
సౌమ్యవాసరే, స్వాతీ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టా 
యాం శుభతిధౌ అనాది అవిద్యావాసనయా అస్మిన్‌ సంసార చక్రే విచిత్రాభిః 


Scanned by CamScanner 


షు పునః పునః అనే కధా జనిత్వా కేనవా కర్మవిశేషేల న ్న 
గోత్రస్య....... నామధేయస్య ధర్మపత్నీ సమేత్య 
ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తిని ఇ ' 


~ 


జిపాద పాయూపస్థానాం వంచ్వా 


అస్మిన్‌ వంశే జాతస్య..... 
మమ జన్మాభ్యాసాత్‌ జన్మ ప్రభృతి 
సంభావితానాం పాపానాం వాక్చా 
కర్మేం ద్రియాణాం, త్వకృక్షులోత జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణ్య 
ఏతేషాం (పేరకస్య అంతః కరణస్య గోచరస్య సంబంధే సతి సకల పా 
హ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం, తి 
సహస్రావసాన ఏకైక తిలాప క 


తా నాలాలు 


నివృత్తిద్వారా పిత్యూణాం శాశ్వత ట్ర 
సూర్యమండల పర్యంతం కృత రాశే ర్వర్న 
క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మితకాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం, 
యవైశ్చంద్రమండల పర్యంతం కృత రాశేర్వర్న సహ(స్రావ సాన ఎకైక యవాపకర్ష' 
క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం మా పైర్ధవ 
మండల పర్యంతం కృతరాశేర్వర్న సహగస్రావసాన ఏకైక మాషాపకర్ష క్రమేణ 
సర్వ్‌, సిధ్యర్థం, గోలోమభిర్నక్షత్ర మండల పర్యంతం కృతరాశే is 
ఏకైక లోమాపకర్ష...... సిధ్యర్థం, గంగావాలుకాభి స్పప్తబుషి మండల పర్యంతం 
కృతరాశే ........ ఏకైక వాలుకాపకర్ష....... సిధ్యర్థం, మయాసహ దశ పూర్వేషాం 
దశా పరేషాం మంద్వంశ్యానాం సర్వేషాం పిత్తూణాం నరకాదుత్తీర్య శాశ్వత 
బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం, త్రిగుణీకృత అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ 
సాంతపన, వాజపేయ, పౌండరీక అశ్వమేధాది శత క్రతు పుణ్యఫలావాప్య్యర్థం, 
స్వగృహ్యోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే - 
మహాసంకల్పముచ్చార్య, వరమభ్యర్చ్య - 


SPIT TTP TD 


శ్లో మహాదానేషు యజ్ఞాదౌ ప్రాయశ్చిత్తేషు కర్మసు | 
కన్యాదానే నదిస్నానే మహా సంకల్ప మాచరేత్‌ | 
శ్లో! కన్యాదానే నదీస్నానే తులాదానేషు వైద్విజ | 
Ri ల - కక | 
ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషత్ర || 


Scanned by CamScanner 


